దానధర్మాది వ్రతాలలో సిద్ధులైన వారిని చెప్పవలెనన్న...ఒక్కొక 
వ్రతానికి పెక్కుమందిని చెప్పవచ్చును.... 


కాని జగదాధారమైన సత్య వతమును, దృఢముగా పాలించి నిల్చిన 
ధీరుడు--నాటికీ నేటికి హరిశ్చందు డొకడే, 


కనుకనే ఎన్ని యుగముల నుండియో, ఎన్నెన్ని విధములుగనో, 
ఎన్నెన్ని పర్యాయములో, ఎందరెందరి చేతనో స్మరింపబడుతూ, ఆ సత్య 
వీరుని చరిత (ప్రపంచ తారకమగుచున్నది. 

సత్యబలము చేతనే సకల పీడిత (ప్రపంచమూ సముద్ధరింపబడ 
గలదని చాటిన మహాత్ములకు సమధికో త్సాహ శక్తులను (పసాదించిన 
పుణ్యకథ..., 


సత్య హరిశ్చంద్ర 


సంగహంగా చెప్పాలంటే.... 

కృతయుగంలో భూమిని స్వర మొనర్చిన హరిశ్చందుడు షట్బ[క 
వర్తులలో ఒకడు. 

దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయుచు, నిర్విఘ్నంగా నూరు రాజసూయ 
యజ్ఞములను చేసిన ఈ ధర్మమూర్తి చరిత, కలకాలం, తిలోకాలకూ 
ఆదర్శపాయం కావలసిన విధి ఉండుటచేత, ముందు, మహేశ్వరుడు 
ఈతని త్యాగనిరతిని పరీక్షించుకొనినాడు. 


తరువాత, ఇందసభలో, వసిష్ట మహర్షితో వివాదవడి, హరిశ్చం 
(దున్సి నత్యమార్గమునుండి తప్పించెదనని విశ్వామిత్రుడు ఘోర 
(పతిజ్ఞను చేసినాడు. 

ఇక విశ్వామి తుడు చేసిన కపటోపాయాలు చూడండి....హరిశ్చందదుని 
వద్దకు వెళ్ళి, అతడివ్వలేడనుకున్నంత ధనమును దానమడిగి, తీరా 
అస్తాననగానే....ఆ ధనము నతని వద్రనే దాచమని చెప్పి వెళ్ళిపోయాడు. 


తరువాత క్యారమృగాలను నృష్టించి, హరిశ్చం(దు నడవికి 
రప్పించాడు. అక్కడతనిని పరకాంతలకు చిక్కించిన, నతడు ధర్మ 
పత్నికి |దోహం చేసినవాడవుతాడని ఎత్తువేసి....మాతంగ కన్యల నృష్టించి, 
హరిశ్చందునిపై (ప్రయోగించాడు. వారికి లోబడని హరిశ్చందదుని 
బెదిరించి నర్వరాజ్యమునూ తనకు నమర్చించేట్టు చేశాడు. పైగా దాన 
మిచ్చిన ధనమునే అప్పుగా జమకట్టి.... నెల రోజులలో అ అప్పు తీర్చునట్లు 
ఒప్పించి తన శిష్యుని నక్ష్మతకుని దరువుగానిగా పెట్టి-హరిశ్చందదుని 
రాజ్యం నుంచి వెళ్ల కొట్టాడు. 


అంక దారిలో హరిశ్చందునికి దాపరించిన విశ్వామి తాలు చూడండి, 
విశ్వామి తుడు నృష్టించిన రాక్షనుడొకడు, వసిష్టుని రూపంలో వచ్చి 
హరిశ్చందదునికి దురుపదేశం చేస్తూనే తన మాయ నిలువక విఫలుడై 
పోయాడు. ఆలుబిడ్ధ లాపదలో చిక్కినప్పుడైన హరిశ్చంద్రు డబద్ధమాడ 
గలడను అడియానతో విశ్వామిత్రుడు దవాగ్నిని నృష్టించాడు. అది 
“మీ పేరులు మీవికావని చెఎతేనే దారి విడుస్తా” నంటూ హరిశ్చందదుని 
అందరిని ముట్టడించింది. అప్పుడు చందమతి అగ్నిదేవుని |ప్రార్థింపగా 
అ అపద గడిచింది. కాశీకి రాగానే ముని బుణం తీర్చేనిమి త్తం 
హరిశ్చందుడు భార్యనమ్ముకో డానికి సిద్ధపడ్డాడు. కాని కొనగలవారు 
లేరైరి. ఆప్పుడు చం(దమతి (ప్రార్థింపగా కాశీవిశ్వనాధుడే కాలకౌశికుని 
రూపంలో వచ్చి చందమతిని కొనడమూ, అనలు కాలకౌశికుని ఇంట 
చేర్చడమూ, తరువాత హరిశ్చంద్రుడు కూడ వీరబాహునికి అమ్ముడుపోయి 
కాటికాపరిగా స్థిరపడడమూ జరిగినాయి. 


ఇక విశ్వామిత్ర (ప్రేరణమున కర్కోటకుడు లోహితాన్యుని కరవడం, 
లోహితాన్యుని శవదహనానికి కూడా హరిశ్చందదుడు అనుమతించలేక 
పోవడం--చివరికి చందమతినే రాజాజ్ఞచే తల నరకవలని రావడం- 
ఈ హృదయ విదారక ఘట్టాలలో ఏ మ్మాతమూ చలించని హరిశ్చందదుని 
సత్యానికి మెచ్చి, ఈశ్వరుడు కథను సుఖాంతము చేయడమూ జరిగినది.... 


హరిశ్చంద్రుడు : 


సో వందే సురాణాం సారంచ సురేశం నీల లోహితం 
యోగీశ్వరం యోగ బీజం యోగినాంచ గురోర్లురుం. 


జ్జ్ఞానా నందం జ్ఞాన రూపం జ్ఞాన బీజం సనాతనం 
తపసాం ఫలదాతారం దాతారమ్‌ సర్వసంపదాం. 


మాతంగ కన్యలు : 


నీవు మాకు చిక్కినావులే, రాజా - 
మేము నీకు దక్కినాముల్సే రాజా - 


హో వరాల రాజ- సాహో - 
హో కుశాల రాజ - సాహో ॥ 


పెరు గాలికి పైట చెదరగ 

పెట గాలికి గుండెలదరగ 

నిలువలేక చేరినాములే, రాజా - 

చేరి కోరి కేరినాములే రాజా - ॥ సాహో ॥ 


కోరచూపులు నీవు విసరగ 

మరుని తూపులు మాకు తగులగ 

తాళలేక సోలినాముల్సే రాజా - 

సోలి తూలి వాలినాములేే రాజా - ॥ సాహో ॥ 


వయసు పొంగున వలపు విరియగ 

మనను మల్లెల వానకురియగ 

ఆగలేక ఆడినాముతే _ రాజా - 

ఆడిపాడి వేడినాములే - రాజా - ॥ సాహో ॥ 


హరిత ౦దదుడు ; 
వంశమును నిల్చు కొరకె వివాహమనుచు 
అగ్నిసాక్షిగ పరిణయమాడినట్టి 
ధర్మపత్నిని వీడి అధర్మనిరతి 
ఈ అకార్యము నెపుడు నే చేయజాల - 


చంద్రమతి : 


అందాల తనయా - ఆనంద నిలయా 
ఇనవంశమణి వీవెరా -దిన దినము వర్ధిల్లరా ॥1 


నను కన్న తం|డీ నా నోము ఫలమా నుగుణాల విలసిల్లరా 
తేజాలు మెరయా దానాలు కురియా 
కళలూ సిరులూ నీవేరా ॥ దినదినము ॥ 


భువిలోని మునులూ దివిలోని నురలూ దీవింప చెలువొందరా 


దేశాల నేలా ధర్మాలు నిలుపా 
జయమూ యశమూ నీవేరా ॥ దినదినము ॥ 


హరిశ్చందదు డు: 
నానా దేవ ధనంబులున్‌, ద్విజుల మాన్యంబుల్‌ వినా భూరినం 
స్థానైశ్వర్య నమేతమై వరలు మత్సామాజ్య నర్వన్వమున్‌ 
దానం బిచ్చితి అష్టదిక్కులిన చంద ,కోణులే సాక్షిగా 
దానం బిచ్చితి ; ఏలుకొమ్మిక మునీంద్రా! కీర్తిసాందుండవై - 


నక్ష (తకుడు శై 


ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము పట్టెరా 
ఎవరి కోపమొ ఎవరిపాపమొ నాకు తగులగ నేలరా ॥ ఈశ్వరా గ 


గారె బూరెలు చక్కిలాలూ ఆరగించే నిండు (ప్రాణిని 
కూడు లేక నీరు లేక అడవి పాలయి పోతిరా ui ఈశ్వరా n 


చీకు చింతా లేక హాయిగ ఆ(శమములో నుండు జీవిని 
చండ భానుని ఎండ వేడికి కాగి కమలగ నేలరా i ఈశ్వరా ॥ 


నిన్న రాజు నేడు బంటుగ ఉన్న వానినె లేని వానిగ 
క్షణములోనె చేయగలిగిన ఘనుడవయ్యా దైవమా | ఈశ్వరా ॥ 


చందమతి : 


(శ్రీమన్మహా దివ్యతేజో వి రాజీ 
కృపాళూ జగజ్జాల రక్షా! 

విశుద్ధ (పభామూరర్తివై నర్వజీవ పపంచంబునన్‌ 
(పాణకాంతుల్‌ (పసారింతువే ! 


లోక తయాధార నత్వపధానుండవై పొల్చుదేవుండవే ! 
ప్రాణికోటిన్‌ నదాధర్మమార్గంబు నందున్‌ 
(పవర్తింపగా చేయు దక్తుండవే! జాతవేదుండవే! 


దేవా! ఈ లీల నీవే విజృంభించి 
కోపార్భటిన్‌ జ్వాలికా జిహ్వలన్‌ చాచి 
సర్వంబు భన్మంబుగావింప నున్నావే! 


(ప్రభూ! నన్నె నీకాహుతిన్‌కాగ స్వీకారమున్‌ చేయుమా 
భక్తులన్‌ [బోవుమా న్యాయమున్‌ చూడుమా 
అగ్నిదేవా ! నమస్తే-నమస్తే నమః 


హరిశ్చంద్రుడు, చందమతి, లోహితాన్యుడు : 


క్లో॥ హే చందచూడ మదనాంతక శూలపాఖే ! 
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో! 
హే పార్వతీ హృదయవల్లభ చందమౌళే ! 
భూతాధిప [పమధనాధ గిరీశ చాప! 


నమో భూతనాధ - నమో దేవదేవ 
నమో భ క్రపాల - నమో దివ్యతేజా ॥ 


భవా వేదసారా- నదా నిర్వికారా 
జగాలెల్లబోవ శ ప్రభూ నీవె కావా 
నమో పార్వతీ వల్లభా! నీలకంఠా ॥ నమోభూత ॥ 


నదా న్నుపకాశా - మహాపాపనాశ 
కోశీ విశ్వనాధా - దయా సింధు వీవే 
నమా పార్వతీ వల్లభా! నీలకంఠా ॥ నమోభూత ॥ 


కాలకౌశికుడు, శిష్యులు : 


వెనుక కాలమున నడచు కాలమున ముందు కాలమున 
కాలాకౌశికూ ముందూ 
తలయెత్తా గలవాడూ ఎవడూ వాడెవడూ ॥ 


లేని అప్పులు పుట్టించి అప్పుల వడ్డీ రెట్టించి 
నందు చూచుకొని జుట్టును పట్టి 
అందరి ఆస్తులు రాబట్టే ॥ కాలా ॥ 


చూచిన వాడొకడుంటే చూడని వారిని పదిమందిని చేర్చి 
అబద్ధాన్ని నిజమనిపంచి నిజాన్ని అబద్ధమనిపెంచి 
తిమ్మిని (బహ్మినిచేసి (బ్రహ్మని తిమ్మిని చెయ్యడంలో 1 కాల్లా ॥ 


హరిత ందుడు శై 


కలలోననై న నవ్వులకైన వీ నాడు 
అనృతంబు పలుకని అమల చరిత ! 
తనవారు పెరవారలను భేదమే లేక 
ఎల్లరకృప నాదరించు సాధ్వి! 
తను మహారాణినే యనుమాట తలపక 
భదక్రితో సేవించు వరగుణాఢ్య ! 
ఉపకారశీలయై ఒరుల బాధలు చూడ 
జాలని మానవతీలలామ! 
నన్నెదైవమ్ముగా నమ్ముకొన్న పడతి 
అట్టి నా ధర్మపత్ని నర్ధాంగి నిపుడు 
దేహమున అర్థభాగము తెగువ చీల్చి 
ఇచ్చు విధమున నే వికయించుచుంటి ; 


చంద్రమతి : 


నత్యమునకెందు భంగము జరుగువేళ 
నీవెకద నర్వరక్ష ! ఓ దేవ దేవ! 

దాసిగా నన్ను కొనగల ధనికునొకని 
చూపగదవయ్య, మము దయచూడుమయ్య 


వీరబాహు : 


కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా _ 


మట్టిలో కలిసేటి మడిసీ మడిసీకి భేదం ఏముంది ఏముందిరా 
॥ కులము ॥ 


నిలువు బొట్టుతో సొరగం రాదుర అడ్డ బొట్టుతో నరకం పోదుర 
జుట్టూ బొట్టూ కట్టూలన్నీ పాడె కట్టుతో ఎగిరిపోవురా ॥ కులము ॥ 


జంగాలంతా శివుడేయంటరు దానరులో కేశవుడే యంటరు 
_జంగము దానరి జగడ మాడుకొని వల్లకాటిలో ఒకటై పోతరె 
॥ కులము! 


తలకో మతముగ నీతులు గీతులు బోధలుచేసే స్వాములు చివరకు 
కాటిరేడు యీ వీరబాహునీ చేతిమీదుగా బూడిదౌతరే 
॥ కులము ॥ 


వీరబాహునింట్లో నృత్యం: 
ఆడ నీవూ యీడ నేనూ 
నూనుకుంటూ కూసుంటె 


ఎన్నాళ్లు తాళగలను చందమామా 
ఎన్నాళ్లు దాచగలను చందమామా ॥ 


నీలిరంగు పట్టుచీరె కట్టినాను 

నల్లపూల తెల్ల రవిక తొడిగినాను 

మల్లెపూల పానుపు పరచినాను 

చల్లగా రావోయి తోటలోకి ॥ ఆడ నీవూ॥ 


గిన్నె నిండ మంచి గంధం తిసినాను 

నన్న జాజి పూల చెండ్లు గుచ్చినాను 

వెన్నెల్లో ఏటికాడ వేచినాను 

తిన్నగా రావోయి తిన్నెపైకి ॥ ఆడ నివూ ॥ 


నేపధ్య గీతం : 


విధి విపరీతం విధి విడ్డూరం 

విధి విలాస మన ఇదేకదా॥ 

సప్త ద్వీప వనుంధర నేలిన 

సార్వభౌముడగు హరిశ్చం[దుడే 

కాల కర్మమున కడకినాటికి 

కాటికి కాపరి ఆయెనా! 

ఆ మహాత్మునికి అనుచరులిక యీ 

భూత పేత పిశాచములా! ॥ విధి ॥ 


దోసిళ్లతో రత్నరానులే తరుగగా 
దానాలు చేసిన ధన్యురాలు 
ఆత్మనంతతివోలె అఖిల దీనజనాళి 
ఆదరించిన దేవి అన్నపూర్ణ ! 

అట్టి చందమతిదేవి అకటా యీనాడు 
పట్టెడు కూటికే చెయిసాచ వలసి వచ్చె 


వరున సామంతరాజ వజమకుటకాంతులన్‌ 

వరలు రాజేందు దివ్యపాద పద్మయుగళమే 

ఈ శ్మశాన వాటికలో బొమికలన్‌ పుజైలన్‌ 

ఒసలికొనుచు మసలికొనుచు నడువవలసివచ్చెనే ॥ విధి॥ 


మేలిడోలికలోన ఊచి 

లాలి పాటలు చెలులు పాడ 
నిదురించు యువరాజె నేడు 
నిదురించెనే కటికనేల ! 


కొప్పులోన మొగలిరేకు తురిమినాను 
కప్పురంపు తాంబూలమేనినాను 
జడివాన తలుపు తీయరాలేను ॥ ఆడ నీవూ ॥ 


చతురాశాంత పరీత సర్వధరణిన్‌ శాసింపగా రత్నరా 
జిత దండంబు ధరించు రాజె కొరవిస్‌ చేదాల్చి శోధించుచున్‌ 
చితులన్‌ (దోయుచు ర్నుదభూమి నరుదెంచెన్‌ ఎంత చితంబహ! 


మాయా (పపంచమె శాశ్యత్రమనుకొని 
నా యిల్లాలని నా కుమారు లని 
నాదీ నాది యని అల్లాడిన యీ 
శరీర మిపుడీ వల్లకాటిలో 
కాలిపోవువేళా అది 

మట్టి కలియువేళ 

ఇల్లాలేదీ -_ కుమారు లేరీ 

జీవా నీకై ప్రాణమిచ్చినారా! 
నీవెంట వచ్చినారా! 


కాలకౌశికుని శిష్యులు ఇ 


తద్దినంపు భోజనం 
తలచుకుంటె చాలురా 
నోరూరు చుండెరా 
వాళ్ళు పులకరించురా 


అరటి చామ బీర కాకర 
ఆవపెట్టిన పననకూర 

మెంతి పెరుగు పచ్చడిలో 
నంచుకొంటు తింటుంటే 


దొప్పలోని నెయ్యినంతా 
పప్పులోనె కలిపికొట్టి 

ముద్దు ముద్దుగ అల్లం పచ్చడి 
అదుకొంటు తింటుంటే 


తుంచకుండ గారె బూరె 
మంచి తేనెలో ముంచుకొని 
గొంతు జారవేయగానె 
(టేవుమని (త్రేపాస్తే 


॥ విధి ॥ 


॥ తద్దినంపు ॥ 


॥ తద్దినంపు u 


॥ తద్దినంపు ॥ 


॥ తద్దినంపు ॥ 


హరిశ్చంద్రుడు ఇ 


వనితా ఏటికి బొంకజూచెదదిగో భాను (పభల్‌ చిమ్ముచున్‌ 
కనులన్‌ (గమ్మి అనర్హ రత్నమణులన్‌ రాజిల్లు నత్‌భూషణం 
బనిశంకన్‌ కలిగించె ; అమ్ము కొనరాదా యిట్టి దుష్టాప్తికిన్‌ 
మనమున్‌ గట్టిగ రాయిచేనుకొని నీ మాంగల్యమున్‌ మానినీ ॥ 


చందమతి రి 


లోకబాంధవ ! నర్వలోకై క వంద్య! 
నాకు వేవేల జన్మములయందు 

సతత పుణ్యుని హరిశ్చంద్ర భూవిభుని 
పతిగ చేయగదయ్య |ప్రాణేశునింక 
ఆపదల్‌ బాపి కాపాడి సత్యంబు 
దీపింప చేయుమా దేవ! 


హరిశ్చందదుడు క్‌ 


తాళికట్టిన చేత తరుణి కంఠము (త్రుంచు 
వింత యోగము నాకు విధి విధించె! 
రవివంశ ధర్మమా ర్హతాణ శీలంబు 
వదలి స్త్రీ హత్య నంప్రాప్తమాయె ! 
అనురాగ మణుమ్మాతమైనను లేక నా 
హృదయమ్ము మన శిలాకృతిని గాంచె! 
ఎల్ల కర్మలు యిక ఈశ్వర (పీతికే 
యని చింతవీడి ధైర్యము వహించి 
నర్వ ధర్మార్థ కామమోక్షముల యందు 
అర్ధ భాగినియైన అర్థాంగి శిరము 
కడకు ఖండించి నీ పాదకమలములకు 
ఇదె నమర్చించెదను స్వీకరించు దేవ! 


పాత్రధారులు 


యన్‌. టి. రామారావు 
ముక్కామల 

వి, నాగయ్య 

రమణారెడ్డి 

రేలంగి 

రాజనాల 

బాలకృష్ణ, నల్ల రామమూర్తి, 
రాజబాబు, రామకోటి 
మాష్టర్‌ బాబు 


యస్‌, వరలక్ష్మి 
గిరిజ 

ఎల్‌. విజయలక్ష్మి 
రాజశ్రీ, మీనాకుమారి 
వాణిశ్రీ 


| 


ఫల హరిశ్చందుడు 
విశ్వామిత్రుడు 

వశిష్టుడు 

నక్ష్మతకుడు 

బా కాలకౌశికుడు 
wees వీరబాహు 


కాలకౌశికుని శిశ్యులు 
లోహితాన్యుడు 


చంద్రమతి 


బల కలహకంఠి 


మేనక 
మాతంగ కన్యలు 
జ నర్తకి 


టెక్ని షియున్లు 


స్క్రీన్‌ప్లే 4s 
కథ, మాటలు, పాటలు 
సంగీతం 

నృత్యం 

ఛాయ్మాగ హణం 

రభ 


క, ప రెడ్డ 3. 50., (Hons.) 
పింగళి నాగేందరావు 
పెండ్యాల నాగేశ్వరరావు 
పనుమంర్తి కృష్ణమూర్తి 
కమల్‌ ఘోష్‌ 

గోఖలే, కళాధర్‌ 


నిర్మాత - దర్శకుడు: 


క మ్మ్‌ రెడ, B. Sc., (Hons.) 
తి 


ఒర . ©, 
స్టూడియో : వాహిని 


నిర్వహణ : విజయా 


రామారావు. రంగారావు రమణారెడ్డి 
జమున ' పండరబాయి 


ఎతేవెక్సన్‌ 
ఈనావంక్తవ 


శాత త ౬౮ 


నాగిరెడ్డి - చక్రవాణి 


